Registered No. 


CANDHRA 


VENT OF 


सत्यम 


जयते 


కరీంనగరుజిల్లా గెజెట్ 

ఆర్డినరి 


అదికారము హున ప్రచురించబడానది 


కరీంనగరు : శుక్రవారము 5 సెప్టెంబరు , 2008 . 


CONTENTS 


General Notification........... Page .No. 9 to 16 . 


ప్రకటన 


2002 - 2003 నుండాు అయిదు ( 5)గానుగాడుకాలాలకుగాను 16 మండలాలలోని మొత్తం 254 గ్రామాలు 
అంటే కరీంనగర్జిల్లా8 మండలాలలోని 157 గ్రామాలు, నిజామాబాదుజిల్లా, 8 మండలాలలోని 97 గ్రామాలతో 
కరీంనగర్జిల్లా మెట్‌పల్లిలోని మెహుర్ నిజాం డెక్కన్ షుగర్ లిమిటెడు ఫ్యాక్టరీజోనును 26- 10 - 2005 తేదీ గు 
చెరకు కమీషనరు , ఆంద్రరప్రదేశ్ , హైదరాబాదు వారి ఆర్ .సి . నెం .సి1/ 1067 / 2004 ప్రకటించడంజరిగింది . 


తదుపరి , కరీంనగర్జిల్లా, 5 మండలాలలోని 37 అదనపు స్వతంత్ర్య గ్రామాలను • Qడా కరీంనగర్జిల్లా, 
మెట్పల్లిలోని మెహుర్ నిజాం డెక్కన్ షుగర్ లిమిటెడ్ ఫ్యాక్టరీజోను 1 -2- 2006 తేదీ గు చెరకు కమీషనరు , 
ఆంద్రప్రదేశ్ , హైదరాబాదువారి ఆర్ .సి. నెం.సి1/ 11565 / 2005 కేటాయించడంజరిగింది . 


2006- 2007 సీజను నాటికిజోను ప్రకటన చెల్లుబాటు ముగిసినందున, 2007 - 2008 నుండు తదుపరి 
అయిదు ( 5)గానుగాడు కాలాలకుగాను తమ ఫ్యాక్టరీజోను నవీకరణకోసం కరీంనగర్జిల్లా మెట్పల్లి మెసు 
నిజాం డెక్కన్ షుగర్ లిమిటెడుజనరల్ మేనేజరు 16 - 06 - 2007 తేదీ గుజనరల్ మేనేజరు , నిజాం డెక్కన్ 
షుగర్ లిమిటెడు, మెట్‌పల్లివారి లేఖ నెం. ఎన్ ఎల్ / ఎంఇటి /డాంజిఎం ( చెరకు ) / 62 ప్రతిపాదనను సమర్పించారు . 

బోదారన్ సహాయ కమీషనరుగారి అభిప్రాయాలపై కరీంనగర్జిల్లా, మెట్‌పల్లిలోని మెహుర్ నిజాం డెక్కన్ 
షుగర్ లిమిటెడు,జనరల్ మేనేజరుగారి అబార్యర్థనదృష్ట్యా,దాని చెరకు అఱువృద్ధి మండలి తీర్మానం దృష్ట్యా, 1976 , 
ఆంద్రప్రదేశ్ చట్టం 25లో సవరించినట్లుగా 1961, ఆంధ్రప్రదేశ్ చెరకు (క్రమబద్దీకరణ , సరఫరా , కొనుగోలు ) 
చట్టంలోని 15వ విబాబాగం క్రిందుబాల్యమయిన అదింకారాల ప్రకారం , హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ చెరకు కమీషనరు 
ఇది వరకు చేసిన కేటాయింపులో ఎట్టి మార్పులు లేకుండా ప్రస్తుతమున్న విదారంగా అయిదుగానుగాడుకాలాలకు 


112A - 2 . 


[ 9] 


10 


గాను కరీంనగర్జిల్లా మెట్‌పల్లిలోని మెహుర్ నిజాం డెక్కన్ షుగర్ లిమిటెడు ఫ్యాక్టరీజోను ప్రకటన / నవీకరణ 
కోసం ఇందు మూలంగా ఈ క్రింది విదారంగా ఉత్తరువు చేస్తున్నారు . 

ఈ ప్రకటనకుజతపరచిన అనుసూచికలో పేర్కొన్న విదారంగా 21 మండలాలలోని 292 గ్రామాలు అంటే 
కరీంనగర్జిల్లా, 13 , మండలాలలోని 195 గ్రామాలు, నిజామాబాదుజిల్లా8 మండలాలలోని 97 గ్రామాలతో 
కరీంనగర్జిల్లా మెట్పల్లిలోని మెహుర్ నిజాం డెక్కన్ షుగర్ లిమిటెడు ఫ్యాక్టరీజోనుగా 2007 - 2008 నుండా 
2011 - 2012 వరకు గు అయిదు ( 5)గానుగాడుకాలాలకు చెల్లుబాటు అవుతుంది . 


ఈ ప్రకటనజారీ అయిన తేదీ నుండు ఈ ఉత్తరువు అమాలులోకి వస్తుంది . 


అనుసూచి 
2007 - 2008 నుండు 2011 - 2012 వరకు అయిదు ( 5)గానుగాడు కాలాలకు కరీంనగర్ జిల్లా, మెట్‌పల్లిలోని 
నిజాం డెక్కన్ షుగర్ లిమిటెడ్ ఫ్యాక్టరీజోనుగా ప్రకటించిన / నవీకరించిన గ్రామాలజాబితా . 


వరుస 


వరుస 


మండలం, గ్రామం పేరు , 


మండలం, గ్రామం పేరు 


సంఖ్య 


సంఖ్య 


( 2) 


( 2) 


a 


N 


M 


( 1) 
1. కరీంనగర్జిల్లా 
I. మెట్పల్లి మండుం 
1. మెట్‌పల్లి 
2. ఆత్మ చెరు 
3. జగ్గసాగర్ 
4. కొంద్రికర్ల 
5 . ముసాయి పేట 
6. మ్లో చిత్తపూర్ 
7. రాం చంద్రపేట 
8 . రామా చక్క పేట 
9 . రంగారావు పేట 
10 . విత్తం పేట 
11 . బ్లూ 
12. వేంపేట 
13 . చోల్లమద్ది 


(1) 
14 . రెగుంట 
15 . చింతల్ పేట 
16. అరపేట 
17 . వెంకటరావు పేట 
18 . కొనరావు పేట 
19 . సింగాపుర్ 
II. జగిత్యాల మండలం 
1 . తక్కపల్లి 
2. కొల్లెడ 
3. పొుస 
4 . మోతీ 
5. లక్ష్మీపుర్ 
6. దొర్మరాం | 
7. జచితపుర్ 
8 . వెల్దుర్తి 


. 


N 


.. 


112A - 2 . 


Pll 


( 2) 


( 2) 


(1) 
14 . పసునూర్ 
15 . దర్ప ల్లి 
16. వి.వి.రావు పేట 
17. గొర్రపల్లి 
18 . రెగుంట 
19. రత్నపూర్ 
20 . కుస్తపూర్ 


( 1) 
9. జగిత్యాల్ 
10. పొరందు 
11 . అంతర్గోన్ 
12. తాటిపల్లి 
13 . చెలి గల్ 
14. మోరెపల్లి 
15 . దరూర్ 
16. చెర్లపల్లి 
17. తెలిపల్లి 
18 . హబాుపురము 
19. తిప్పన్న పేట 
20 . తిమ్మాపూర్ 
21. కొండపల్లి 
22. నర్సింగపూర్ 
23. రంగా పేట 
24 . రెగుంట 


IV. ఇబ్రహీంపట్నం మండుం 
1. అమ్మక్క పేట 
2 . బందరలింగపూర్ 

మేడాుపల్లి(వివి ) 
4 . రాజేశ్వరావు పేట 
5. గోదుర్ 
6. తిమ్మాపూర్ 
7 . ఎర్రాపూర్ 

యమపూర్ 
9 . ఫకీర్ కొండాపూర్ 
10 . దబ్బ 

ఇబ్రహీంపట్నం 
వేమూుకుర్తి 

ఎర్రదందల్ 
14. వర్షకొండ 
15. కొమటి కొండాపూర్ 
16. మూురాపూర్ 
17. కొజన్ కొత్తూర్ 
18 . సత్తక్కపల్లి 


III . మల్లాపూర్ మండలం 
1. చిత్తాపూర్ 
2 . గుండమ్మపల్లి 
3. దొర్మరము 
4 . రాఘవపేట 
5. ముత్యం పేట 
6. మల్లాపూర్ 
7. సిరిపుర్ 
8 . సతరము 
9. వెలిగొండ 
10 . నడాకుడు 
11. మోగిల్ పేట 
12. ఒబ్లాపూర్ 
13 . సంగం 


3 


V. కొరుట్ల మండలం 
1. కొరుట్ల 
2. యూసఫ్నగర్ 


112A - 2 . 


( 2) 


( 2) 


12 

(1) 
16. దుంపేట 
17 . పోసానిపేట 
18 . కొంద్రికర్ల 
19 . తక్కళ్లపల్లి 


* 


i 


. 


N 


. 


VI 


రైకల్ మండుం 


( 1) 
3. ఇల్లంపూర్ 
4 . కల్లూర్ 
5 . పైడు మడుగు 
6. మాదాపూర్ 
7 . వెంకటాపూర్ 
8 . సంగం 
9 . గుర్బల్లాపూర్ 
10. నాగూ పేట 
11. యకీ పూర్ 
12. జోగన్ పల్లి 
13. చిన్నమెట్పల్లి 
14 . మోహన్రావు పేట 
15. పెద్దాపూర్ 
16. కొండాపూర్ 


1. 


రైకల్ 


H 


N 


C 


అలూర్ 

బారూపతిపూర్ 
4 . రామోజిపేట 

ఉప్పుమడుగు 
6 . మోటపల్లి 
7. కుమ్మరిపల్లి 
8 . ఇటిక్యా ల్ 
9. అల్లాపూర్ 
10. కిసాంపేట 
11 . మహితపూర్ 

చెర్లకొండాపూర్ 

కొత్త పేట 
14 . వదిల్లింగాపూర్ 
15 . అయోదార్యు 
16. రాజునగర్ 
17. శ్రీరాంనగర్ 
18 . సింగారావుపేట 
19. బొర్నపల్లి 
20. ద్యావరుపల్లి 
21. వెస్లాపూర్ 

తతల్వాయి 
23. చింతలూర్ 
24 . దోర్మూజిపేట 
25 . వీరపూర్ 


+ 


. 


V. కత్ పూర్ మండలం 
1. కపూర్ 
2. సిరికొండ 
3. పెగ్గర్ల 
4 . ఊటపల్లి 
5 . బారూషణ్రావు పేట 
6. చింతకుంట 
7 . పొతరం 
8 . కల్లికోట 
9. ఇప్పపల్లి 
10 . తంద్రియర్ 
11 . జాంబీహర్ 
12. అంబారిపేట 
13 . తుర్తి 
14. బొమ్మెన 
15 . దూపూర్ 


N 


. 


112A - 2 . 


( 2 ) 


(1 ) 
2 . బత్తికెపల్లి 
3. తిరుమా పూర్ 


(1) 

( 2) 
VIII. మేడాంపల్లిమండుం 
1. మేడాలపల్లి 
2 . పురుమాల 
3. కట్లకుంట 
4 . తొంబర్రపు పేట 
5. కొండాపూర్ 
6. రంగాపూర్ 
7. బీమారాం 
8 . హుంపల్లి 
9. మచపూర్ 
10. దమ్మన్న పేట 
11. క్వుకోట 
12. గోవిందరాం 
13. రాగోజిపేట 
14 . వెంకట్రావు పేట 
15. మన్నెగూడెం 
16 . లింగంపేట 


* 
+ 
No 
* 
ric 
N 


కొడాలమ్యాల్ మండుం 

సురంపేట 
2. పుదూర్ 
3. నమిలికొండ 

కొడాలమ్యాల్ 
కొండాపూర్ 
పొతారాం 
7. నాచుపల్లి 
8 . రాంసాగర్ 
9. తిరమాుపూర్ 


XII. గొల్లపల్లిమండుం 
1 . గొల్లపల్లి 
2. రాఘవపట్నం 

శ్రీరామూుపల్లి 


IX మల్యాల్ మండలం 
1. పొతారాం 
2. మను 
3. మల్లియల్ 
4 . తక్కళ్లపల్లి 
5 . తాటిపల్లి 
6. ముత్యం పేట 
7 . రామన్న పేట 
8 . నూకపల్లి 
9. మద్దుట్ల 


+NoriNo 


శెళ్లు 

వెనుగుంమట్ల 
7 . లొట్నూర్ 
8 . అంబపూర్ 
9. చందొలి 
10. చా్వుకోడూర్ 


XII. సారంగపూర్ మండుం 
1. సారంగపూర్ 
2. పెంబెట్ల 
3. నాగునూరు 
4 . లక్ష్మీదేవిపల్లి 


X పెగడపల్లి మండలం 
1. పెగడపల్లి 


112A -2. 


14 


( 2) 


( 2) 


(1) 
5. లాచక్క పేట 
6. బత్తపూర్ 
7. రాచిపల్లి 


( 1 ) 
13. తడపాకల్ 
14 . బెత్తపూర్ 
15. తుర్తి 
16. దోర్మో ర 
17. చెట్ప ల్లి 
18 . కుంకునూర్ 


( II ) నిజామాబాద్ జిల్లా 
XIV. బీంగల్ మండలం 
1. బీంగల్ 
2. బాబాపురము 
3. బాచన్పల్లి 
4 . బెజోర 
5 . చెంగల్ 
6 . ముచు [ర్ 
7 . కువాయి 
8 . జగన్యాల్ 
9. పురాణిపేట 
10. శికింద్రాపూర్ 
11 . గోంగోప్పు 


XVI. వేల్పూర్ మండుము 
1. వెలురము 
2. పోచంపల్లి 

అంకాపూర్ 
4 . వెంకటాపూర్ 
5. అమీనాపూర్ 
6. సహాబ్ పేట 
7. జంకంపేట 
8 . మోతీ 
9. ఆరూర 
10. లక్కొర 
11. పచ్ల నడాలకుడ 
XVII. కమ్మరపల్లి మండుం 
1. కమ్మరపల్లి 
2. ఉప్పుటూర్ 
3. నాగ్ పూర్ 
4 . హసకొత్తూర్ 
5. చౌటపల్లి 
6. బషీరాబాద్ 


XV. మోర్తాడ్ మండుం 
1. మోర్తాడ్ 
2. రామన్న పేట 
3. సంకెట్ 
4 . దొంకల్ 
5. వడ్డత 
6. దోంకల్ 
7 . పాలెం 
8 . తిమ్మాపూర్ 
9. యెర్ గట్ల 
10. తురాంపూర్ 
11 . గుమ్మరియల్ 
12 . దోంచంద్ర 


XVIII. 

జక్రాన్‌పల్లిమండుం 
1. తొర్లికొండ (ఎ) 
2. బ్రహ్మనపల్లి( ఎ) 
3. మునిపల్లి 
4 . నారయణ పేట 


112A - 2 . 


(2) 


Elli 


(1) 
5. ఆర్గుల్ 
6. లక్ష్మమ్మపూర్ 
7. కొలిపాక్ 
8 . చింతూర్ 
9. మోడల్ 
10. జక్రాన్పల్లి 
11 . మునరాబాద్ 
12 . కాలిగొట్ 


5 . ఇసా పల్లి 
6. పెట్ క్రిట్ 
7. కోట ఆర్మూర్ 
8 . అనక పూర్ 
9. గోవిందపేట 
10. మామిడాల పల్లి 
11 . రాంపూర్ 
12. చేపూర్ 
13. అటూర్ 

మిరపల్లి 

మందోళని 
16. కిస్తాపూర్ 
17 . డెజివోస్ 
18 . అందెపూర్ 
19. మగ్గు 
20 . కాలాపూర్ 
21 . సుబాుర్వాల్ 


N 


. 


N 


XIX.బాల్కొండ మండలం 
1. బాల్కొండ 
2. నాగంపేట 
3. కొత్తపల్లి 
4 . వెంపల్లి 
5 . కిసాన్ నగర్ 
6. రాన్ జెర్ల 
7 . వెంచిర్యిల్ 
8 . వన్నెల్ ( బి ) 
9. బడెపల్లి 
10 . చిత్తపూర్ 
11. దుడజీయన్ 
12. చక్కిర్యిల్ 
13. కొడాలర్ల 
14 . వెళ్లిటూర్ 
15. సవెల్ 


. 


XXI .సిరికొండ మండలం 
1. కొండపూర్ 
2. సిరికొండ 


XX ఆర్మూర్ మండం 
1. ఆర్మూర్ 
2. పత్తేపూర్ 
3.పిఫ్రీ(ఎ) 
4. గగ్గు పల్లి/ కిస్తాపూర్ 


112A -2 . 


16 


వరుస సంఖ్య 


గ్రామాల సంఖ్య 


I 


IV 


V 


VI 


VII 


VIII 


IX 


అనుబందారం 
జిల్లా, మండలాల పేర్లు 
కరీంనగర్జిల్లా 

మెట్పల్లి 
జగిత్యాలు 
మల్లాపూర్ 
ఇబ్రహీంపట్నం 
కోరుట్ల 
కాదారలాపూర్ 
రైయికల్ 
మేడాుపల్లి 
మాల్యాల్ 
పెగడపల్లి 
కొండాలమ్యాల్ 
గొల్లపల్లి 
సారంగపూర్ 
బీంగల్ 
మోర్తాడ్ 
వేల్పూర్ 
కమ్మర్ పల్లి 
జక్రాన్ పల్లి 
బాల్కొండ 
ఆర్మూర్ 
సిరికొండ 
మొత్తం 


X 


XI 


XII 


XIII 


XIV 


XV 


XVI 


XVII 
XVIII 
XIX 
XX 
XXI 


292 


ఏ. విద్యాసాగర్ , 
చక్కెరశాఖ కమీషనరు , 
చెరకుశాఖ కమీషనరు . 


PRINTED BY THE COMMISSIONER OF PRINTING , GOVERNMENT OF ANDHRA PRADESH 
AT THE GOVERNMENT REGIONAL PRESS , KURNOOL AND PUBLISHED BY THE DISTRICT COLLECTOR . 


112A - 2 . 


